కిరణ్‌. టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
యా [| ళ్‌ 


0 

le - 

bt, on 
ష్‌ 


సేకరణ: 


Kiron Type Institute 


శ్రీ అప లక్ష్య స్తోక్రే మ్‌ - భావార్థముతో, 
న ఆదిలక్ష్మి: 
01.సుమనసవందిత సుందరి మాధవి 
చంద్రసహోదరి బానుమయ 
మునిగణవందిత మోక్షపదాయిని 
మంజులభాషిణి వెదనుతే। 
పంకజవాసిని దేవసుపుజిత 
సద్దుణవర్షిణె శాంతియుతే 
జయ జయ హే మధుసూదన కామిని 


ఆదిలక్ష్మి సదా పాలయ మాం॥ 


దేవతలచే పూజింపబడేదానివి, సజ్జనులకు వందనీయురాలివి, అందగత్తెవి, 
చంద్రునికి చెల్లెలివి, నిలువెల్లా బంగారమైన దానివి, ముసిగఆములవే 
మొక్కబదేదానివి, మోక్షాన్ని ప్రసాదించే దానివి, మనసుకి సంతోషం కలిగేలా 
మాట్లాడేదానివి, వేదాలచే కీర్తింపబడే దానివి, తామరపువ్వులో ఉండే దానివి, 
మంచి గుణాలను వరాలుగా ఇచ్చేదానివి, ప్రశాంతమైన మనస్సుగల దానివి 
యైన ఓ మధుసూదనుని కామినీ! ఆదిలక్ష్మీ! నీకు జయమగు గాక. నన్ను దయతో 
పాలింపుము. 


మాధవునకు సతీమణివి, చంద్రునకు సహోదరివి, బుషులచే, వేదములచే. 
దేవతలచే స్తుతింపబడుదానవు, మధుర భాషిణివి, కమలంపై ఆసీనురాలైన 
శ్రీ ఆదిలక్ష్మి కి నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


- ధాన్యలక్ష్మి: 


02. అయి కలికల్మషనాశిని కామిని 

వైదికరూపిణి బదమయె 
రసముద్భవ మంగళరూపిణి 

మంత్రనివాసిని మంత్రనుతే। 

మంగళదాయిని అంబుజవాసిని 
దెవగణాశిత పాదయుతే 

జయ జయ హే మధుసూదన కామిని 

ధాన్యలక్ష్మి సదా పాలయ మాం॥ 


అమ్మా! వేదోదిత రూపిణివి, కాంక్షారూపిణివి, కలిదోషం పోగొట్టై దానివి, 
వేదమే స్వరూపమైన దానివి, పాలకడలిన పుట్టిన పావన మూర్తివి, మంత్రమే 
ఆవాసముగా కలదానివి, మంత్రమునందే మనస్సు కలదానివి, శుభాలు 
చేకూర్చేదానివి, పద్మంలో ఉండేదానివి, దేవతలందరూ ఆశ్రయించే పాదాలు 
కలదానివీ, హే మధుసూదన మనోహారిణీ ధాన్యలక్ష్మీ! నన్ను పాలించుము. 


మా గృహమును ధాన్యముతో నింపి, కలీ దోషాలను నిర్మూలించి, పాల 
కడలిలో ప్రభవించి, మంత్ర స్వరూపిణివై, మధుసూదనుని అర్జాంగివైన శ్రీ 
ధాన్యలక్ష్మి కి నమస్మరిస్తున్నాను.. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


03. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి 
మంత్రస్వరూపిణి మంత్రమయి 

సురగణపూజిత శ్రీఘఫలప్రద 
జ్ఞానవికాసిని శాస్త్రనుతే। 

భవభయహారిణి వాపవిమోచని 
సాధుజనా[శ్రిత పాదయుతే 


జయ జయ హే మధుసూదన కామిని 


ధైర్యలక్ష్మి సదా పాలయ మాం॥। 


(శ్రేష్టమైన వర్ణములతో శోభిల్లేదానివి, విష్ణు సంబంధితివి, భృగు మహర్షి 
కుమార్తెవు, మంత్ర స్వరూపమైన దానివి, దేవతలచే పూజింపబడే దానివి, తక్షణమే 
సత్ఫలితాలిచ్చె దానివి, జ్ఞానాన్ని వికసింపచేసే దానివి, శాస్తములచె స్తుతింపబడే 
దానివి, జనన మరణ భయాన్ని పోగొట్టే దానివి ఓ మురారి ముద్దురాలా! ధైర్యలక్ష్మి! 
నన్ను పాలించుము. 


మాకు ధైర్యమును ప్రసాదించి, కోరికలను జ్ఞానమును ప్రసాదించి, మా 
పాపములను తొలగించి, విజయమును కటాక్షించే శ్రీ ధైర్యలక్ష్మికి నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


ద గజలక్ష్మి: 


“0౬ జయ జయ దుర్లతి నాశిని కామిని 

సర్వ ఫలప్రద శాస్త్రమయే 

రథగజతురగ పదాతిసమావృత 
పరిజన మండిత లోకనుతే। 

హరిహర[బహ్మసుపూజిత సేవిత 
తాప నివారిణి పాదయుతే 

య జయ హే మధుసూదన కామిని 

గజలక్ష్మి రూపేణ పాలయ మాం॥ 


కోరదగినదానివి, సమస్త ఫలాలను ఇచ్చేదానివి, దుర్గతిని నాశనం చేసే 
దానివి, శాస్తములందు మనసు గలదానివి, న చుట్టూరా రధాలు, ఏనుగులు, 
గుజ్టాలు, పదాతులూ అను చతురంగ బలాలు కలదానివి, హరి హర [బహ్మల 
చేత, ఇంద్రుడి చత సేలింపబడేదానివీ, తాషత్రయాన్ని నివారించే పాదాలు 
కలదానివి, ఓ మధుసూదనుని ఇల్లాలా! గజలక్ష్మీ! నన్ను పాలించుము. 


గజరాజులచే అభిషేకించబడుతూ, విధి వాతికూల్యతను తొలగించి, 
కోరికలను ప్రనాదించి, రధ గజ తురగ పదాతి దళాలచే పరివెష్టింపబడి - 
హరి హర బ్రహ్మాదులచె స్తుతించబడుతూ, [శ్రమను తొలగించే శ్రీ గజలక్ష్మి కి 
నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 9 


Kiron Type Institute 


"05 అయి ఖగ వాహిని మోహిని చక్రిణి 
రాగవివర్దిని జ్ఞానమయే 


గుణగణవారిధి లోకహితైషిని 
స్వరసప్రభూషిత గాననుతే। 
సకల సురాసుర ఇవ మునీశ్వర 
మానవ వందిత పాదయుతే 
జయ జయ హే మధుసూదన కామిని 
సంతానలక్ష్మి సదా పాలయ మాం॥ 


అమ్మా! ఏనుగులచే పూజింపబడేదానివి, మోహింప చేసే దానివి, సంసార 
చక్రమును త్రిప్పెదానివి, (పేమానురాగములను పెంచెదానివి, జ్ఞానమూర్తివి, 
సద్దుణగుణాల సముద్రానివి, లోకాలకి మేలు కోరే దానివి, 'సరిగమపదని” అను 
సప్త స్వరములతో కూడిన, దేవతల సంగీతముచే కీర్తించబడే దానివి, దేవ 
దానవులు, బుషులు, మానవులు మొదలగు వారందరిచేత నమస్మరింపబడే పాద 
పద్మములు కలదానివి, ఓ మహావిష్ణు మనోహారిణీ! సంతానలక్ష్మి! నన్ను సదా 
పాలించుము. 


గరుడుని అధిరోహించి, (పేమ జ్ఞాన స్వరూపిణివై, సప్త స్వర రూపిణివై, 
దేవతలు, రాక్షసులు, ముసీశ్వరులు, మానవులు నమస్కరించే పాద పద్మములు 
కల శ్రీ సంతాన లక్ష్మికి నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


విజయలక్ష్మి: 


“06. జయ కమలాసని సద్దతిదాయిని 
జ్ఞాన వికాసిని గానమయే 
అనుదిన మరిత కుంకుమధూసర 
భూషిత వాసిత వాద్యనుతే 
కనకధరాస్తుతి వైభవ వందిత 
శంకర దేశిక మాన్య పదే 
జయ జయ హే మధుసూదన కామిని 
విజయలక్ష్మీ సదా పాలయ మాం॥ 


కమలములో కూర్చుండుదానివి, సద్దతిని ఇచ్చేదానివి, బుద్దిని వికసింప 
చెసే దానివి, సంగీత రూపిణీవి, భక్తులు నిత్యమూ దస్‌ పూజాపరమైన కుంకుమ 
దూపముచే అలంకరింపబడి ఉండేదానివి, మేలైన వాయిద్యములచే స్తుతించ 
బడేదానివి, జగద్దురు శంకరాచార్యుల చేత 'కనకథారాస్తవి మనే పేర స్తుతించ 
బడేదానివి, యైన ఓ విష్ణుమూర్తి ప్రియురాలా! విజయలక్ష్మి! నన్ను పాలించుము. 


అపారమైన కరుణతో, మాకు సర్వత్రా జయమును ప్రసాదించి, శ్రీ శంకరా 
చార్యులు కనకధారా స్తోతములో నీ పాదములను ఆరాధించిన శ్రీ విజయలక్ష్మి 
కి నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 7 


Kiron Type Institute 


“o7. ప్రణత సురెశ్వరి భారతి భార్గవి 
శోకవినాశిని రత్నమయే 
మణిమయ భూషిత కర్ణవిభూషణ 
శాంతి సమావృత హాస్యముఖే। 
నవనిధి దాయిని కలిమలహారిణి 
కామిత ఫలప్రద హస్తయుతే 
జయ జయ హే మధుసూదన కామిని 
విద్యాలక్ష్మి సదా పాలయ మాం॥ 


శ్‌ సరస్వతులచే పూజించబడినదానివి, దుఃఖాన్ని నాశనం వ 
రత్న స్వరూపిణివి, మణిమయములైన కర్ణకుండలాలు ధరించి శాంతిని కలిగించే 
చిరునవ్వుతో కూడిన ముఖం కలదానివి, నవనిధులను ఇచ్చేదానివి, కలికాల 
పాపాలు హరించేదానివి, కోరిన వరాలిచ్చే చిరునవ్వుల్ని చిందించే దానివి యైన 
ఓ కమలాక్షుని కాంతామణి! విద్యాలక్ష్మి! నన్ను వాలించుము. 


అజ్ఞానమును తొలగించి, జ్ఞానమును ప్రనాదించి, మణులబచే కూర్చబడిన 
కర్ణాభరణములతో ఉన్న ప్రశాంతమైన ముఖముతో కలి దోషములను తొలగించి 
అన్ని కోరికలను నెరవేర్చే శ్రీ విద్యా లక్ష్మికి నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


| రనలక్ష్మ్‌: 


"08. ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, 
దుంధుఖి నాద సుపూర్ణమయే 
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, 
శంఖ నినాద సువాద్యనుతే। 


A 


స సుపూజిత, 
వైదిక మార్గ ప్రదర్శయుతే 
జయ జయ హే మధుసూదన కామిని 
ధనలక్ష్మి సదా పాలయ మాం॥ 


“ధిమి ధిమి దింధిమి” వంటి దేవ దుందుఖీ నాదాలతో నిండి యుండే 
దానివి, “ఘుంఘుమ ఘుంఘుమ” మని మోగే శంఖ ధ్వనులచేత కీర్తించ 
బడేదానివి, వేదాలు, పురాణాలు, ఇతిహాసాల చేత పూజింపబడేదానివి, వైదిక 
ధర్మాలాచరించే వారికి దర్శనమిచ్చేదానివి మైన హే జగన్నాధుని ఇల్లాలా! 
జగన్మాతా! ధనలక్ష్మీ! నీకు జయమగు గాక! దయతో నన్ను పాలించుము. 


శంఖము, ఇతర వాద్యములచే నాదరూపిణిగా, నాట్య స్వరూపిణిగా 
ఆరాధింపబడే, ఐశ్వర్య ప్రదాతగా, పురాణములు, వేదములచే ఆరాధించబడే శ్రీ 
ధనలక్ష్మికి నమస్మరిస్తున్నాను. 


// ఆతి శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute ర 


Kiron Type Institute 


న 


జ 


శ్వ 
వ 


న. SP | 


a PTT 


